కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


మరాళ మూలం: శ్రీదాసళణు మహరాజ్‌ ॥తెలుగు అనువాదం: ఐ పభాకర రావు 


https://madhirafamily.wordpress.com/ 


Kiron Type Institute 1 


Kiron Type Institute 


స్ట తీ సాయిమహిమ్మాస్తోతం 

a సదా సనత్వ్వరూపం చిదానందకందం భవధద్ధర్శనా తృంపునీతః (పభో ౭ హం 

స్స జగత్సంభవస్తాన సంహార హేతుమ్‌। నమామీశ్వరం సద్దురుం సాయినాథమ్‌॥। 

ల్‌ స్వబక్తేచ్చయా మానుషం దర్శయంతం శ్రీసాయీశ! కృపానిధే ౬ఖిలనృణాం 
నమామీశ్వరం సద్దురుం సాయినాథ మ్‌॥। - సర్వార్థసిద్ధిపద 
భవధ్వాంత విధ్వంస మార్తాండ మీడ్యం యుష్మత్పాదరజఃప్రభావమతులం 
మనోవాగతీతం మునిర్‌ధ్యానగమ్యమ్‌। - ధాతాపి వక్తా౬క్షమః। 
జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం సద్భక్యా శరణం కృతాంజలిపుటః 
నమామీశ్వరం సద్దురుం సాయినాథమ్‌! - సం|ప్రాప్తితో ఐస్ఫి ప్రభో 
భవాం భోధిమగ్నార్టితానాం జనానాం | శ్రీమత్సాయిపరేశ పాదకమలా 
స్వవాదాశితానాం స్వభక్తిపియాణాం। - న్నాన్య చృరణ్యం మమ॥। 
సముద్దారణార్థం కలౌ సంభవంతం సాయీరూపథరరావువోత్తమం 
నమామీశ్వరం సద్దురుం సాయినాథమ్‌॥। భక్తకామవిబుధ|దుమం|[పభుమ్‌। 
సదా నింబవృక్షస్య మూలాధివాసాత మాయయోపహత చిత్తశుద్ధయ 
సుధానావిణం తిక్తమప్యప్రియం తమ్‌ుః। చింతయా మ్యహ మహర్నిశం ముదా॥। 
తరుం కల్పవృక్షాధికం సాధయంతం |శరత్సుధాంసు ప్రతిమం ప్రకాశం 
నమామీశ్వరం సద్దురుం సాయినాథ మ్‌॥। కృషాతష[త్రం తవ సాయినాధథ। 
సదాకల్పవృక్షస్య తస్యాధిమూలే త్వదీయ పాదాబ్ద సమా|శితానాం 
భవద్భావబుద్భాా సపర్యాది సేవామ్‌। స్వచ్చాయయా తాప మపాంకరోతు॥। 
నృణాం కుర్వతాం భుక్తిముక్తిపదం తం| ఉవాననా దైవత సాయినాథ 
నమామీశ్వరం సద్దురుం సాయినాథమ్‌॥| స్తవైర్మయోపాసనానా స్తుత స్వమ్‌। 
అనేకా[శుతాతర్యలిలావిలాసైః రమే న్మనో టు తప పాదయుగ్మే 
సమావిష్కృతేశాన భాస్వ[త్సభావమ్‌। భృంగో యథా ౭బ్లె మకరందలుబ్ధః।। 
అహంభావహీనం ప్రసన్నాత్మభావమ్‌ |అనేకజన్మార్థితపాపసంక్షయో। 
నమామీశ్వరం సద్దురుం సాయినాథ మ్‌॥। భవెదృత్పాదసరోజ దర్శనాత్‌॥ 
సతాం విశమారామమెవాభిరామం క్షమస్వ సర్వా నపరాధపుంజకాన్‌ 
సదాసజ్ఞనై సంస్తుతం సన్నమద్భిః। వ సాయీశ! గురో! దయానిథె।॥। 
జానామోదదం భక్తభదప్రదం తం శ్రిసాయినాథ చరాణామృతపూర్ణ చిత్తా 
నమామీశ్వరం సద్దురుం నాయినాథమ్‌॥ స్తత్సాదసేవనరతా సృతతం చ భక్తా! 
అజన్మాద్య మేకం పరంబహ్మ సాక్షాత్‌ సంసారజన్యదురితౌఘవినిర్లతాస్తే 
స్వయం సంభవం రామమేవావతీర్థమ్‌ కైవల్యధామ పరమం సమవాప్ప్నువంతి।॥। 

స్తోతమెత తృరిదృక్యా యోనరస్తన్మనా సదా 
సద్దురోః సాయినాథన్య - కృవావాత్రం భవెద్ధృవం। 


Kiron Type Institute 


Kiron Type Institute 2 


రూ 


కిరణ్‌ టెప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


ఈ గ్రంథం గురించి... 

ఈ “నాయినాథ స్త్రవన మంజిరి” ని 
రచించిన దాసగణు మహరాజ్‌ బాబాకి 
అంకిత భక్తుడు. రెండు దశాబ్దాలవాటు 
బాబాతో ప్రత్యక్ష సంబంధం కలిగి, దర్శన, 
స్పర్శన, సంభాషణల ద్వారా సన్నిహితుడై, 

- సంపూర్ణాను[గహాన్ని పొంది, బాబాకు 
ఎంతో ప్రతిపాత్రుడైన భక్తుడు. బాబాలీలల్ని ప్రత్యక్షంగా చవిచూసిన 
భక్తుడు. మహారాష్ట మంతటా తన హరికథల ద్వారా సాయీబాబా 
మహాత్మ్యాన్ని, లీలల్ని విరివిగా ప్రచారం చేశాడు. చక్కని మరాఠీ 
కవనంతో, మధుర మనోహర కంఠంతో, గాన నైపుణ్యంతో, 
భక్తిపారవశ్యంతో, సర్వత్రా సాయిని దర్శించగల మనస్తత్వంతో, 
వేలాది భక్తులను ఆకర్షించి సామాన్య |పజాసనీకం సైతం సాయి 
భక్తులై తరించడానికి దోహదం చెసిన ధన్యజీవి దాసగణు. 
సద్భక్తితో సత్యాన్వెషణ చెసి తన్మయుడై తన భాషా నైపుణ్యం, 
స్వానుభవంతో సాయిని గానం చెస్తూ మరారీలో ఈ స్తవన 
మంజరిని రచించాడు. 
గమనిక:సాయిబాబా మహా సమాధి: 15. 10. 1918 మంగళ వారం. 
ఈ స్తవనమంజరి రచన: 09.09. 1918 సోమవారం బాబా సముఖంలో 
చదివి, బాబాకి అంకితమిచ్చింది: 12.09.1918 
గురువారం. (బాబా మహాసమాధికి కేవలం 36 రోజుల |= =? 
ముందు ఈ (గంథం బాయబడంది). 
నాయిపై అసంఖ్యాక స్తోత్ర గ్రంథాలున్నాయి. 
కాని, ఈ స్తవనమంజరి వాటిలో తలమానికం 
వంటిది. 


Kiron Type Institute 3 


Kiron Type Institute 


గయ్‌ PRE ౧౯కి ని గజల్‌ 
అరణి wo ఇంగు గ్చిలల్యాలు 


| ఎందుకో తెలుసా? షిరిడీ ద్వారకామాయిలో 
జ | సాయి సమర్శులు (ప్రశాంతంగా కూర్చుని 
త |] ఉన్నపుడు, ఆయన సముఖంలో దీనిని గానం 
. చేసి, సాయికి అంకితమిచ్చాడు దాసగణు. 
=” సాయీశుడు తన్మయత్వంతో, నిమీలిత నేత్రాలతో, 
చిరునవ్వు చిందిస్తూ, Ss సంపూర్ణంగా (కవణం 
చెసి, తమ ఆమోదాన్ని తెలుపుతూ, “దనిని నిత్వం పారాయణం 
చ సినారు, సర్వ అరిష్టాలు తొలగి, సుఖశాంతులతో భోగ 
భాగ్యాలతో వర్థిల్లైదరుగాక! అని ఆశీర్వదించారు. అంటే, 
“మహా మహిమాన్వితమైన ఈ స్తవన మంజరిని పఠించేవారిపై 
నాయిభగవానుని కృప ప్రసరిస్తుంది. సాయినాథ భగవానుడు 
సత్వరమె వారి ఐహిక, పారమార్థిక కోరికలన్నీ నెరవేర్చి, 
అంత్యకాలంలో ఉత్తమ గతులను ప్రనాదిస్తారు. ఈ [గ్రంథ 
పారాయణ వలన మందబుద్భుల బుద్ది వికసిస్తుంది. 
అలాయుములు శతాయుములౌతారం. సిరకబుదట ల 
కుబేరసములౌతారు. సంతానంలెని వారికి సంతానం కలుగు 
తుంది. రోగులు పూర్ణారోగ్యవంతులౌతారు. సకలచింతలు, 
భయాలు తొలగిపోతాయి. కీర్తివంతులై గౌరవ మర్యాదలు 
పొందుతారు” అన్న ఈ స్తోత్ర ఫలశృతిని నాయి ఆమోదించారు. 
ఈ స్తవనమంజరి నిత్య్వపారాయణ వలన కుటుంబంలో 
సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. 
సర్వే జనాః సుఖినోభవంతు! 
సర్వం శ్రీసాయినాథార్చణం! 


Kiron Type Institute 4 


Kiron Type Institute 


టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


లలల కా 
అఆరణ 
హా 


og SE న 
కిరణ్‌ రైలు ఇనస్టిట్యూట 


నిత్వ బారాయణ కమం 

ఈ “శ్రీసాయినాథ స్తవనమంజరి” 

నిత్వ వారాయణకు ఎలాంటి కఠిన 

" నియమ నిబంధనలు లేవు. సాయిపట్ల 

=. సంపూర్ణ విశ్వాసం, బాబాపై భక్తి (పెమలే 

అసలు నిసలైన నియమాలు. ఎ 

సమయంలోనైనా సరే, పగలుగాని 

రాత్రిగాని, ప్రశాంతమైన మనసుతో, వీలైనంత ఏకాంత |పదేశంలో 

కూర్చొని, నాయిబాబా రూవాన్ని మనసులో ధ్యానించి వారాయణ 
చెయవచ్చు. 

01. ఈ స్తవనమంజరిని నిత్యం పారాయణ చేసే వారి కష్టాలు 

తొలగిపోతాయి. 

. నిత్య వారాయణకు అవకాశం లేకపోతే, ప్రతి గురువారం 
పఠించినప్పటికీ సత్ఫలితాలు కలుగుతాయి. 

. అందుకు కూడ అవకాశం లేనివారు, కనీసం (పతి 
ఎకాదశినాడు పారాయణ చేసినప్పటికీ కోరికలు తీరి 
అద్భుతమైన ఫలితాలను నిస్సందేహంగా పొందుతారు. 
అని ఫలశృతిలో రచయిత వివరించినపుడు, అది వింటూ 
బాబా ఆమోదసూచకంగా తల ఊపారు. దీని పారాయణ 
'సూక్ష్యంలోమోక్షం”. 

అంజలి :: శ్రీ గణేశాయ నమః Py 
జగదాధరా!సర్వసాక్ష! ఓ పార్వతీనందనా! మయూరేక్ష్మ 
లంబోదరా! ఊహాతీతా! ఓ గణపతీ! పాహిమాం. నీవు 
గణాధిపతివి. అందుకే గణిశుడుగా ప్రసిద్ధి చెందావు. సకల 
శాగస్తాలు నిన్ను కీర్తిస్తున్నాయి. | 
రు మంగళస్వరూపా! ఫాలచంద్రా! నన్ను రక్షించు. 


Kiron Type Institute 5 


Kiron Type Institute 


ఓ సరస్వతీ! వాగ్విలాసినీ! నీ ప్రాభవంవల్లనే పలుకులు ప్రభవ 
మందుతాయి. నీ అస్తిత్వంవల్లనే లోక వ్యవహారాలన్నీ జరుగుతాయి. 
గంథకర్తలందరికి నీవే ఆరాధ్యదేవతవు. నీవు శబ్దసృష్టికి రాణివి. 
వు ఈ జగతికే అలంకార భూషణం. నీవు ఊహాతీతమైన 
మహాశక్తివి. 
ఓ జగన్నాతా! వాగ్దేవి! నీకు వందనం. 
దేవతా స్తుతి Re 
ఓ పండరీనాథా! పాండురంగా! పూర్ణ ష్న GF న్న ha, 
పర[బహ్మో! నాధు జన ప్రియా! సగుణ స్వరూవా! = ' గ్‌ సల 
దయానాగరా! నరహరి! పరమ దయామయా! | 
నన్ను రక్షించు. క మ 
ఓ జగన్నాటక సూత్రధారీ! రుక్మిణీవల్లభా! సర్వ = కా 
జగద్వ్యాపకా! శాస్తాలన్ని నీ స్వరూపాన్న 


వర్ణిస్తున్నాయి. ఓ చక్రపాణి! పుస్తకజ్ఞానులకు నీవు అంతుపట్టవు. 
(గ్రంథాలు పఠించినంత మాత్రాన విజ్ఞులౌతారా! ఆ మూర్ధపండిత 
శిఖా మణులు పాండితీ గర్వంతో దంభాలు పలుకుతూ, కేవలం 
వాదాలకె పరిమితమై, ఆ శాస్త చర్చల్లోనే మునిగి తేలుతూంటారు. 

వలం సాధు సత్పురుషులు మాత్రమ నిన్ను తెలుసుకొనగలుగు 
తారు. మాయా మోహితులైన మిగిలిన జనావళికి అదిఅనాధ్యం. 


ఓ పంచవదనా! శంకరా! కపాలమాలాభరణా! నీలకంరా! 
దిగంబరా! ఓ పశుపతీ! ఓంకార స్వరూవా! నీకు నమనస్మారం. 


Kiron Type Institute 


Kiron Type Institute 6 


(౯ రాడా ౯9. ; 


న nE Ee iE 
Ene WEBS 
౨౦౮౧6౬౦ లు Ys © Ce) 


నీ నామస్మరణ మాత్రాన దైన్యం నశిస్తుంది. ఓ ధూర్జటి! 
ఏమి నీ నామమహిమ! ఓ నీలకంఠా! నీ చరణాంబుజాలకు 
నమస్కరించి ఈ న్తోత్రాన్ని (స్తవనమంజరిని) వ్రాయబూనితిని. 
క్‌ పరమెశ్వరా! సదా న సంపూర్ణ సహాయాన్నందించి నన్ను 
సఫలికృతుణ్ణి చెయ. అతినందనా! దత్తాతేయా! నీకు వందనం. 
మా కులదేవత శ్రీమహాలక్ష్మికి పణతులు. సాధు సత్పురుషులకు, 
ఇతర భక్తవరెణ్యులకు నా నమస్కతులు. 

శ్రీ సాయినాథ ప్రభూ! మీకు జయం. దిగ్విజయం. 
వతితపావనా! దయామయా! సీ పాదవద్మాలపై నా 
శిరసునుంచాను. ఆశితమందారా! అభయప్రదాతా! నను 
భయాలనుండి రక్షించు. ఓ సాయినాథా! సౌఖ్య్వధామ నిలయమైన 
పూర్ణ పర|బహ్మమీరె! ను నరరూపుదాల్సిన పరమెశ్వరుడవు. 
జ్ఞానాకాశంలో ప్రకాశించి భాస్మరుడవు. కరుణాసాగరుడవు. 
భవరోగాలకు బెషధం వంటివాడవు. నీవు దీనుల,హీనుల పాలిట 
చింతామణివి. భక్తజనులను పునీతులను చేసె పావన గంగా 
నదీమ తల్లివి. సంసార సాగరంలో మునిగి దారి కానని వారిని 
దరిచెర్చ 'నౌకివు. ఈ జగతిలో భయార్త్తులకు నీవె ఆశయం. 
ఈ జగత్తుకే మూల కారకుదవు. శుద్ద చైతన్య స్వరూపుడవు. 
ఓ కరుణాసాంద్రా! ఈ ప్రపంచమంతా నీ లీలా విలాసమే కదా! 

ఆత్మ - జీవులు 

జననమరణాలు అజ్ఞాన భావ జనితాలు. అవి కేవలం 
(భాంతి మాత్రమె. ఎంతో పరిశోధించి సంపూర్ణ జ్ఞానులు 
గ్రహించిన సత్యమిది. అట్టి అజ్ఞాన తిమిరాన్ని నశింపజెసె మీకు 
జననమరణాలు లెవు. సాక్షాత్తు పరబహ్మ స్వరూపుడవైన మళ 
వాటికతీతుడవే కాదు. నిజానికి వాటిని శాసించే మహారాజువు 


Kiron Type Institute 7 


Kiron Type Institute 


గడ్‌ nE శ 
EY సట. 2 3 
వాలా రి 


5 కూడా! (కేవలం సృష్టి ధర్మానునారంగా మాత్రమ సాయి తన 
. భౌతిక దేహాన్ని త్యజించారు. శుద్ద చైతన్య స్వరూపుడైన శ్రి శీ సాయికి 
| జనన తర ౩ తకళహాతు అందుకోసమాధి నుండి నా 
_ (మానుష శరీరము మాటలాడును” అని అభయ మిచ్చారు బాబా). 
'జలకుండంిలో కనిపించే నీరు అక్కడె పుట్ట నట్లా? కాదు 
కదా! అది పూర్వం ఏనాటినుండో భూగర్భంలోనున్న జల నిక్షిప్తం 
నుండి ఇప్పుడు పైకి ఉబికి వచ్చిన ఊటనిరు మాత్రమె. పల్లపు 
పదెశంలో నీరు ఊరితే దానిని *కుండము”' అని అంటాం. ఆ నీరే 
కపోతే దానిని '“గుంటి అనంటాం. నీరు నిండడం. ఇంకడం 
అనె స్థితులు నీటికి సంబంధించినవి కావు. అవి కేవలం 
'కుండము'నకు మాత్రమ చెందినవి. 'కుండముిలో ఉండే నీరు 
తన మహత్యాన్ని ఎప్పుడూ ఆ కుండానికివ్వదు. (జనన మరణాలు 
తనువకే గాని ఆతృకప్పుడూ అన్వయించము). నీటితో నిండుగా 
ఉండ కళ కళలాడుతూ ఉన్నప్పుడు ‘కుండము’ గర్విస్తుంది. 
కాని,ఆ నీరు ఇంకిపోతే దీనావస్థకు చేరుకుంటుంది. ఈ మానవ 
దహాము ఉక కుండము! అందులోని నన నీరే శుద్ద చైతన్యం 
కుండములు అనేకం. కాని “జలం” ఒక్కటే. ఓ 
నీవు *అనాదివి. జనన మరణాల 
కతీతుడవు. నీవె వజ్రాయుధమై నాలోని అజ్ఞాన పర్వతాన్ని - దత్‌ 
సమూలంగా నాశనమొనరించు (జ్ఞానోదయాన్ని కలిగించు) 
ఇంతవరకు ఈ భూమండలంపై ఎన్నో కుండములు (జీవులు) 
జనించాయి. ఇక ముందు కూడ ఉద్భవిస్తాయి. అట్టి ప్రతి ఒక్క 
కుండానికి (జీవికి) ఒకొక్క ప్రత్యకమైన పతులు పయి 
కలాంతం వరకూ అవి అలా పిలువబడుతూ, గుర్తించ బడుతూ 
ఉంటాయి. నిఖిల జగతిలోని సమన జీవులయుందు 


Kiron Type Institute 8 


Kiron Type Institute 


భ్‌ 
ప 
న్‌ 
ue 
W 
is] 
ug 
re) 
ఇ 


0) 


9x EE ౧౯9.4 గన్‌ 
కిరణ్‌ రైలు ఇనస్టిట్యూట 


|విరాజమానమై ఉన్నది ఒకే “చైతన్య శక్తి”. అనగా సకల 


of23 


జీవులయందున్నది ఒక “ఆత్మి. అందుకే “నీవు, నేను అనె 
తారతమ్యభావం ఉచితం కాదు. అణువణువులోనూ వ్యాపించి 
యున్న ఒకే చైతన్య వస్తువును “నీవు-నెను అనే ద్వైత భావంతో 
చూడడం ఎంతమాతం సరికాదు. మేఘాలన్నిటి నుండి వర్షింపబడె 
నీరంతా ఒక్కటే! కాని, ఆ నీరు భూమిపై పడగానే అనెక రకాల 
రూపాలు పొందుతుంది (నదినదములు, సరస్సులు, బావులు, 
ఊటబావులు, కాలువలు వగైరా, 

గోదావరి నదిగర్భంలో చెరిన నీరు గోదావరిగా పిలువ 
బడుతూ, పవితంగా భావింపబడి పూజలందుకొంటుంది. కాని, 
బావుల్తొ, గుంటల్లో చేరిన నీటికి అంతటి విలువ ఉండదు. ఓ 
సాయి పరమాత్తా! నీవు అమల గోదావరీ ప్రవాహం. క 
అల్పమైన వాపీ కూప తటాకాల్లాంటి వాళ్ళం. జ్యా నః 
మీకూ మాకూ మధ్య అదె తారతమ్యం. ర్‌ 
సాయి గురువరా! మా జీవితాలు సార్థకం 
[క తత సత. 8) సర్వవెళలా శరణా 
గతులమై మీదరి చెరాం. ఓ పవిత్రమూర్తి! 
మమ్ము సదా రక్షించు. గోదావరి నదిజలాల 
కంతటి పవిత్రత - ఆగోదావరి నదిగర్భం' వల్ల 
మాత్రమ! అంతేకాని, జలానికి ప్రత్యకమైన విశిష్టతంటూ ఏమి 
లేదు. ఏ నిరైనా ఒక్కటె! నిజానికి గోదావరి గర్భం వల్లనె 
ఆ నది |పవహించే ప్రదెశమంతా పవిత్రత సంతరించుకుంది. 
పరిశీలించి చూడగా అట్టి పవిత్రతను చెకూర్చే విశిష్ట గుణం ఆ 
భూభాగం లోని మట్టిదే! మేఘాల నుంచి కురిసిన నీరు ఎక్కడి 
నెలపైబడి ఎట్టి మార్పూ చెందకుండా (కల్మష పూరితం కాకుండా) 


Kiron Type Institute | 9 


Kiron Type Institute 


(౯ రాడా ౯9. ; 


(ల సై 
తగ ణా 63 = గరా బా ్మాెాం౧నశీ% 
అ(౦౮ర౦ Wo ౫౧౨ ౧౮౧ Mv? అం 


ఉంటుందో అ భూభాగాన్ని పండితులు 'పవిత్ర గోదావరి అని 
వ్యవహరిన్తారు. మేఘాలలోని జలం మొదట మధురంగా 
ఉంటుంది. కాని అది ఇతర ప్రదెశాలలో కురవగానె అక్కడి 
నెలయొక్క సహజ గుణాల వల్ల వ్యాధి కారకము, ఉప్పు, 
చెదులాంటి అవగుణాలను |గహిస్తుంది. 

ఓ సద్దురురాయా! మీలాగ కామక్రోధలోభాది అరిషడ్వర్లాల 
కల్మషాలు అంటని పవిత్ర మూర్తులకు “సత్పురుషులు” అన్న నామం 
శోభిస్తుంది. కనుక సత్పురుషలందరూ పవిత్ర “గోదావరి నది” 
లాంటివాళ్ళు. ఓ సాయిదెవా! మిరు వాళ్ళందర్లో అత్యున్నత 
స్తానాన్నలంకరించారు. సృష్ట్వాదినుండి గోదావరి నది ఉంది. 
ఆనాటి నుంచి నేటివరకూ లోటు లేకుండా నిండుగా ప్రవహిస్తూనే 
ఉంది. (నీరు మారుతున్ననూ, ఎప్పుడూ నిండుగా ఉండే గోదావరి 
ప్రవాహంలా జీవులను పాపపంకిలం నుంచి ఉద్దరించే నిమిత్తం 
సత్సురుష పరంపర అవతరిస్తూనే ఉంటుంది. (శ్రీ సాయి నేటికి 

మహా సమాధి అనంతరం కూడ సాయిబాబా తమ 
స్తే పలుకుతున్నారు). ఎప్పుడో త్రేతాయుగంలో 
శ్రీరామచం[దుడు పవిత్ర గోదావరి తీరాన్ని దర్శించాడు. అప్పుడున్న 
నీరు ఇప్పుడుందా? ఏనాడో సాగరగర్భంలో కలసిపోయుంటుంది. 
అప్పటి నీరు వాలుగా ప్రవహించి సాగరంలో 
కలసి పోయినప్పటికి, ఆనాటినుండి ఈనాటి వరకు గోదావరి 
నదీ గర్భానికి, దానిలోని నీటికి ఉండే పవిత్రత చెక్కు చెదరకుండా 
అలానె ఉంది. ఏటేటా పాతనీరు పోయి నదిలోకి కొత్త నీరు 
వస్తుంటుంది. ఓ సాయి పరమాత్మా! మీపట్ల కూడా ఇదె 
న్యాయం వర్తిస్తుంది. (సత్పురుషులందరికీ కూడా ఈసిద్దాంతం 
అన్వయిస్తుంది,. 


Kiron Type Institute 10 


Kiron Type Institute 


= 
(6 
(అ 


AXE PRE Ea sx, 
Soe లు ఇగుగ లూ! 
| గ. ల 


గోదావరి తీరంలోని సత్పురుషులు 

నూరు సంవత్సరాలు కలిస్తే ఒక శతాబ్బమౌతుంది. 
అలాగే సత్పురుషులు నాధుజనుల కన్న నూరు రెట్లు అధిక 
తేజస్సులు. వీరు నదిమధ్యలోని మహా ప్రవాహం లాంటవాళ్ళు. 
ఇతర సాధుజనులందరూ నదిలోని చిన్న చిన్న అలలలాంటి వాళ్ళు. 
ఈ పవిత్ర గోదావరిలో మొట్టమొదటి ప్రవాహరూపంలో వచ్చిన 
సత్పురుషులు - సనక సనందులు, _ 
సనత్ముమారుడు మొదలైన వాళ్ళు. ఇది కః గ 0 
నిసృంశయంం. ఆ ns ప హ్‌ 
నారదుడు,తుంబురుడు, ధృవుడు, ౫A Ms Ne 
(పహ్లోదుడు, బలి చక్రవర్తి, శబరి, శ్రి కక 15 
అంగదుడు, ఆంజనేయుడు, విదురుడు, క 


గోప గోపికలు మొదలైనవాళ్ళు ప్రభవించారు. ఇలా 
పూర్వకాలంనుంచి ఈనాటివరకు గడచిన ప్రతి శతాబ్దంలోనూ 
వచ్చిన ఎన్నో వరదప్రవాహాల్లాంట సత్పురుష పరంపరను 
వివరించగల శక్తి నాకు లేదు. ఓ సాయినాథా! అదే ఒరవడిలో 
ఈ శతాబ్దంలో గోదావరిలో ఉప్పెనలా మీరు అవతరించారు. 
ఇది యదార్థం. 


శరణాగతి 
ఓ సాయి సమర్హా! అందుకె సకల కిల్చివాలు నిర్మూలించగల 
స దివ్య చరణారవిందాలను ఆ|శయించాను. దేవా! నా 
అవగుణాలు పరిగణించి నిరాదరించక దయతో నన్ను కాపాడు. 
ఓ దయాఘనా! సాయి దేవా! నేను దీనుణ్ణి, హీనుణ్ణి, అజ్ఞానిని, 
మసహావోపిని. దుష్మర్మాసక్తుణ్సి, సకల దుర్గుణాలు ఉన్నవాణ్ణి 


Kiron Type Institute 11 


Kiron Type Institute 


| అయినప్పటికీ నన్నుపేక్షించకు. దీనబంధూ! గ్రామగ్రామాల నుంచీ 
వచ్చి తనలో కలిసే మురికి 
..| కాలువలను గోదావరినది 
' తిరస్కరిస్తుందా! పరశువెది 
ఇనుములోని దోషాలను 
పరిగణిస్తుందా! ఓ అనాథ 
నాథా! నీవు పరశువెదివి. నెను 
పాపాత్ముడనని నన్ను విడువకు. నీ దరి చెర్చుకో. నాలో ఎన్నో 
కల్మషాలున్నాయి. ఓ పతితపావనా! సీ కరుణాకటాక్షవీక్షణాలు 
నాపై ప్రసరించి వాటని తక్షణమె సమూలంగా నిర్మూలించు. ఇదె 
ఈ దాసుని విన్నపం. ఓ సాయి గురువరా! పరశువెది తాకిన 
తరువాత కూడా ఇనుము బంగారంగా మారకుండా ఇనుముగానె 
మిగిలిపోతే ఆలోపం దెేనిది? పరశువేదిది కాదా! అందుచేత 
నాలో పరివర్తన కలగకపోతే ఆ లోపం ఎవరిది?!? (కనుక మాలోని 
మాలిన్యాలను పోగొట్టి మమ్ములనుద్దరించు). బాబా! దినబంధూ! 
నా భాగ్య ప్రదాత మీరే. 

నన్ను పాప విముక్తుణ్ణి చెయ్యండి. నన్ను పవిత్రుడిగా 
చేయలేదన్న అపకీర్తి మీకు రాకూడదు. మీరు పరశువేది - నేను 
ఇనుప ముక్క లాంటవాళ్ళి. అందుచేత అది మీ బాధ్యత కూడా. 
సాయిమాతా! బిడ్డలు తప్పు చేయడం సహజమె. కాని తల్లి 
కోపగించుకొంటుందా? వాళ్ళను లాలించి (పెమగా చేరదీయదా! 
అదేవిధంగా నన్ను కరుణించు. నాపై కోపించకు. 

ఓ సమర్ధ సద్దురూ! మీరు మా కోరికలు తీర్చే కల్పతరువు. 
ఈ భవసాగరాన్ని దాటించే 'నావి మీరే. ఏ సందేహం లేదు. ఓ 


Kiron Type Institute 12 


Kiron Type Institute 


కూడ gp క పరమపావనా! —— ఓ శాంతస్వరూవా! 
_|ఆనంద నిలయా! చిత్స్వరూపా! పూర్ణావతారా! భెదవర్ణితా! 
జ్ఞానసింధూ! వందనం. ఓ విజ్ఞాన మూర్తీ! పురుషోత్తమా! క్షమ, 
శాంతి నిలయమా! భక్త లోక విశ్రాంతి రామమా! మమ్ములను 
అనుగ్రహించంట. మీ కృప మాపై వర్షించంది. 
విశిమ్రావతారుడు కంత 

ఓ సాయినాథా! నకల సద్దురు స్వరూ వా! సద్దురుం 
మచ్చీం[దనాథుడు ఏర. సంవ శత్ర్యుడైన న 
సివృత్తినాథుడు, జ్ఞానె శ్వరుడు, భక్త కబీరు, గోండానివాసి 
శ్రీ షక్‌ మహమ్మద్‌, ఏకనాథ మహరాజ్‌ కూడ మీరే. ఓ 
సమర్ధసద్దురూ! ధావణ్‌గాం నివాసి మాణ్‌కోజీ బోధ్‌లా, సావంత 
మాలి సమర్ధ రామదాసు, భక్త తుకారాం, సఖారాం మహరాజ్‌, 
మాణిక్య ప్రభువు కూడ మీరే. ఓ సాయినాథా! మీరు సకల సద్దురు 
స్వరూపులు. 

బాబా! మీ అవతారలక్ష్యం అనూహ్యం. 5 కులగోత్రాలు 
అతి రహస్యం మీ చరిత్ర అగోచరం (అయోని సంభవుల జీవిత 
రహస్యాలు నిగూఢం). ఓ సాయికృషా! నిన్ను కొందరు 
మహమ్మదియు దంటారు. మరికొందరు బాహ్మణుడవంటారు. 
కాని, సీ సిజస్టితి ఎవరికెరుక? ఆహా! శ్రీకృష్ణుడిలా పరమాద్భుత 
లీలలు ప్రదర్శిస్తూనే ఉన్నావు. ఆనాడు శ్రీకృష్ణుని గూర్చి కూడ 
(ప్రజలు పలువిధాలుగా భావించారు. కొందరు యదుకుల 
భూషణుడని కీర్తిస్తే మరికొందరు పశులకాపరి అని హేళన చేశారు. 
శ్రీకృష్ణుడు యశోదకు సుకుమార బాలుడు. కంసుని పాలిట 


Kiron Type Institute 13 


Kiron Type Institute 


(స లా హా ఆల 1 1౯౯ 

ఈ ఎల్‌ 3౯ nS శాిాంంంనిక 

Soe అలు ఇయ ౧ Dr 
ఎ య ల 


కాలయముడు. ఉద్దవునికి ఆప్తమిత్రుడు. అర్జునుడికి హూర్ణజ్డాన్‌ 
ఓ గురురాయా! లో జనులు నీ గురించికూడా “ఏవరి 


చూనీ కొందరు. మిమ్మల్ని 
మహమ్మదియుడ న్నారు. ఓ 
కారుణ్య మూర్తీ! పరర 
నిరతాగ్నిహోత్రి. నిరంతరం ధుని వెలిగించి ఉంచుతారు. మీ 


waa చూచి మిమ్మల్ని హిందువుగా భావించడం 
సహజమే కదా! 
కాని సాయీప్రభూ! ఇట్టి జాతి భేదాల dap శుష్క 


వివాదాలతో, నా. వితర్మ  యాజోఅక మునిగి తేలె 
విముఖత నివ్వరు. వారు ఇలాంటీ మాయా 

రు. ఓ సద్గురు సార్వభౌమా! నిజానికి మిది 

హ్మన్శీతి. ఈ జాతి స మీరు అతీతులు. 
మహోన్నతుడవైన జగద్దురు మూర్తివి. ఈ జగత్మర్తలు మీరే. 
బాబా! హిందూ ముస్లింల పరస్పర స్పర్ధలను రూపుమాపి, 
సర్వమానవ సౌబ్రాతృత్వాన్ని పెంపొందించడానికి మళశీదులో 
నిరంతరం ధుని వెలిగించి, అగ్నిహోత్రారాధన చెస్తూ అపూర్వ 


Kiron Type Institute 


Kiron Type Institute 14 


/. చెప్పావు. నాయీశా! స కులగోత్రాల = నన సత్యస్వరూపివి. 
. సవ మా ఊహలకందని అవతారమూర్తివి. ఓ సాయి పరమాత్మా! 
_ |తర్మవితర్మాలనే జోడు గుర్రాల మీద స్వారీ చెస్తూ ఊహాతీతుడవైన 
నిన్ను చెరగలమా! తార్మికులకు అంతు పట్టని 5 తత్వాన్ని 
వాక్కులతో ప్రకటించడం సాధ్యమా! అటువంటప్పుడు నా మాటలు 
నిలువ గలవా! (అందుకు కేవలం సంపూర్ణ భక్తి విశ్వాసాలె 
సాధనాలు). 
రుశంగను 
ఓ తేజః స్వరూవా! మీ సన్నిధిలో భావ పరంపర పెల్లుబుకి 
రాగా, మౌనంగా ఉండలేక పలుకుతున్నాను. స్తుతించడానికి 
వ్యవహార సరళిలో సాహిత్యంలోని పలుకులే సాధనాలు కదా! 
అందుచేత నిన్న కీర్తించే ఈ 
పదజాలమె పవిత స్తుతి సాహిత్వమై చిరస్తాయిగా నిలుచుగాక! 
అందుచెత మీ స లభించిన “కవితాశక్తితో నాశక్తి 
కొలది మిమ్మల్ని సదా కీర్తిసూనే ఉంటాను. 
సత్పురుషులు ఎంతో ఉన్నతులు. వారు క 
దేవతలకంటే నెష్టులు. ఎందుకంటే వారికి నాది | 
సీది అనె బేదఖావం ఉండదు. వారు 
ఆశితులయెడ ఎలాంటి తారతమ్యం చూపించక 
కరుణరసం కురిపిస్తారు. హిరణ్యకశిపుడు, (జ్ర; 
రావణాసురుడు మొదలైనవాళ్ళు దెవతలను [డా 
ద్వేషించారు. అందుకే వారిచేత సంహరింప 
బడ్డారు. కాని సత్పురుషుల చేతిలో అలా హాని పొందిన వారొక్కరూ 
లేరు. గోపీచంద్‌ మహారాజు జాలందర ముసీశ్వరుణ్సి పెడకుప్పలో 


Kiron Type Institute 15 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


తి పెట్టాడు. కాని, ఆ మహాత్ముడు అతడి 
వగార్వానికి ఎమా|తం వ్యధ చెందలేదు. 
రీచంద్‌ మహారాజుకు ' 
ఆ దోషం అంతం కాపాడి, అతణ్ణి ఖే 
ఉద్ధరించాడు. అంతే కాదు, అతనికి, 
అమరత్వాన్ని కూడ 'ప్రనాదించాడు. ఇట్టి 
సాధంన తురంషంల జిన్నత్యాన్ని 
వర్ణించనెవరితరం? 
సాధిం నతురంములుం 
సూర్యనారాయణుడి లాంటివారు. వారి కృప జ్ఞానప్రకాశం. వారు 
అమిత సుఖప్రదాతయైన చంద్రుడు లాంట వారు. వారి కృప 
చల్లని వెన్నెలలా అహాదభరితం. సాధు సత్పురుషులు పరిమళ 
భరితమైన కసూరి. రసపూర్ణమైన చెరకు వంటివారు. వారి 
అవ్యాజ కరుణ, సుగంధంలా పరిమళిస్తుంది. వారి కృప మధుర 
రసపూరితం. వారు దుష్టుల యందు శిష్టుల యందు కూడ 
సమబుద్ది కలిగి ఉంటారు. అంతేకాదు. వొవాత్ముల పై మరింత 
దయ కలిగివుండడం వారి సహజగుణం. 
ఎంపపక్షాఠన 
ఎలాగంటే మలినవస్తాలే శుభం కావడానికి గోదావరి 

వద్ధకొన్తాయి. కాని, శుభమైన బట్టలకు ఆ [లాలా 
అవసరం ఉండదు. అవి ass దూరంగా వ ¥ 4 
మ ఉంటాయి. 


ఒకనాడు మురికివే. ల సరన. గోదావరి క 
వద్దకొచ్చి శుభపడి పెట్టెలోనికి చెరినవె. 


Kiron Type Institute 16 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 

ఓ సాయి సమర్గా! పతిత పావనా! అపెటికె “వైకుంఠము”. 
se పవిత్ర “గోదావరి. మీయందు అచంచల విశ్వాసమే 
'న్నానఘట్టం”. జీవులే 'వస్తాలు”. అరిషడ్వర్లాలే 'మాలిన్వాలు”. 
అనగా మీయందు విశ్వాసం అనే స్నానఘట్టంలో జీవాత్మలనెడు 
వస్త్రాలు షడ్వికారాలనే మాలిన్యాలను తొలగించుకుంటాయి. ఓ 
సాయి సమర్గా! మీ పాద పంకజ దర్శనమే మాకు పవిత్ర 'గిదోవరి 
స్నానం”. కరుణా కటాక్ష ఏక్షణాలు మాపై |పసరింపజేసి, పాప 
పక్షాళన గావించి మమ్మల్ని పునీతులను ఇయగల సమర్థులు 

రే. పరమ పావనమూర్తి! 


ముత సామాన్య మానవులం. 
ఇహలోక వాసనలకు లోబడి, మెము చేసే ఈ 
పనులవల్ల తరుచు వావాలను (మురికి) | 
పొందుతుంటాం. అందుచేత అవి కః | 
పోగొట్టు కోవడానికి మీలాంటి ఉత్తమ = “Ep 
నాధంనత్సురుషంలను తరచుగా 
సందర్శించడానికి మము తగినవాళ్ళం. 
పుష్కలంగా ఉన్నప్పుడు శుభపడడంకోసం మురికి బట్ట లొన్తాయి. 
అవి శుభపడకుండా అక్కడి న్నానఘట్టాలపై మురికి బట్టలుగానే 
మిగిలిపోతే ఆ అప్రతిష్ట గోదావరికే కదా. 
సమాశయము 
ఓ సద్దురుమౌళీ! మీరు ఏపుగా పెరిగి చల్లటి నీడ నిచ్చే 
మహావృక్షం వంటివారు. 
మున తీవ తాపత్రయాగ్నితో బాధ పడుతూ మీ నీడలో సేద 
దీరాలని ఆరాటపడే బాటసారులం. ఓ గురు సార్వభౌమా! 


Kiron Type Institute 17 


Kiron Type Institute 


9x EE ౧౯9.4 గన్‌ 
కిరణ్‌ రైలు ఇనస్టిట్యూట 


|కరుణావరుణాలయా! సర్వోతృష్టమైన మీ సతృపయనెడి చల్లని 
గ నీడలో మమ్మల్ని సేదదీర్శి ఆ వేడినుండి రక్షించండి. ప్రభూ! 
(నీడ కోసం ఒక వృక్షం క్రంద కూర్చున్నప్పుడు ఇంకా పైనుంట 
ఎండ వేడి తగులుతూంటిే, దాన్ని నీడనిచ్చే వృక్షమని 
ఎవరంటారు?!? భక్త మందారా! మహావృక్షంవంటి మిమ్మల్ని 
మేము ఆశయించాం. ఇంకా తాషత్రయాగ్ని మమ్మల్ని బాధిసూంటే 
నిన్ను ఆ[శిత వుందారవుని 

ఎవరంటారు? 

ఓ సాయీ! ఈ లోకంలో మీ కృప (ఆసా. 
లేకుండా జనావళికి మేలు జరగడం నో. 4 9 w= 
అసా ధ్వం. క నే ష సాయీ! క వ pa న స్త - Pgs 
భగవానుని అను[గహం వల్లనే గదా |. 
కురుక్షేత్రంలో అర్జునుడు ధర్మమార్దమెరిగి y= 
ధన్యు డయ్యాడు. స్నేహాశీలిటైంన కో 
సుగీవుని సహాయంతో విభీషణుడు కక్ష 
శ్రీరామచం|దుని దివ్య నన్నిదిని ఈ 
పొందగలిగాడు. అతడి ద్వారానే రామ 
విభీషణుల మైతీబంధం పెంపొందింది. ఆ శ్రీహరి మహిమలు 
సత్పురుషుల కారణం గానే విశ్వవిఖ్యాతమయ్యాయి. 
వేదాలుకూడ నిరుణ పరబహ్మను సంపూర్ణంగా వర్ణించలెక 
పోయాయి. అందుచేత అవ్యక్తమైన నిర్గుణ [బహ్మత్వమును 
ఊహించి ఉపాసించడం సామాన్యులకు సాధ్యంకాదు. అందుకే 
బుషులు “సగుణోపాసన” అనే సాధనాన్ని భూలోకంలో (ప్రచారం 
చేశారు. సగుణ సాకార రూపంలో ఆ పరబహ్మను అవతరింప 
జేశారు. వైకుంఠాధిపతి, రుక్మిణి వల్లభుడు అయిన శ్రీకృష్ణుణి 


Kiron Type Institute 18 


Kiron Type Institute 


(౯ రాడా ౯9. ; 


oOo — 
2X నాక MRO San 
S00 ey a DFO ఈత PLAN శతి 


దామాజీ అంటరానివాడుగా మార్చాడు. ఆ జగన్నాథుడే భక్త 
చోఖామెళా కోసం పశువుల కళేబరాలు మోశాడు. సాధు 
సత్పురుషుల అసమాన శక్తి సామర్వాలకు లోబడి ఆ జగన్నాథుడైన 
శ్రీహరి నీటి కడవలు మోసి వారికి సేవలందించాడు. (సక్కుబాయి 
భక్తికి మెచ్చి శ్రీకృష్ణుడు, ఏకనాథ్‌ మహరాజ్‌ యొక్క గురుభక్తికి 
మెచ్చి ఆ శ్రీహరి సెవకులవలె నీటి కడవలు మోసారు). అట్టి 
యోగ్యత, పరమాత్మ వద్ద చనువు, ఆయనపై హక్కు పొందిన 
సత్పురుషులు నిజంగా సచ్చిదానంద పరమాత్మను శాసించెవారెే 
కదా. ఇలా సత్పురుషుల గురించి ఇంకా ఇంకా అధికంగా 
చెప్పనవసరం లేదు. 


యోగీశ్వరుడు 
ఓ సాయినాథా! సద్దురుమౌళీ! షిరిడీపురాధీశా! ఇన్ని మాట 
లెందుకు? మీరే నా తల్లి, తండి, నా సర్వస్వం మీరె. ఓ సాయీశా! 
అగణిత లీలావిలాసా! నిజానికి సీ లీలల పరమార్గాన్ని ఎవరు 
(గ్రహించ గలరు? పామరుజెన నేను మాటలకందని నీ లీలలనే 
విధంగా వర్ణిచగలను? బాబా! జీవులనుద్దరించడానికే మీరు 
షిరిడీలో అవతరించారు. |పమిదలలో నూనెకు బదులుగా నీరు 
పోసి దీపాలు వెలిగించారు. తామస జనుల అజ్ఞానాంధకారాన్ని 
పారద్రోలారు. ఓ సాయీ! శేషశాయీ! మూరెడు వెడల్పున్న బల్ల 
చెక్కను ఎత్తులో వ్రలాడదిసి దానిపై నిద్రించారు. నిరుపమానమైన 
పీ యోగశకిని ఎరుక వరచి, బోకజనులను 
సంభమాశ్చర్యాలకు గురిచెశారు. 
ఆశితవతృ్సలుడు 
నీ ఆశీర్వచన ప్రభావంతో ఎందరో గొ।డ్రాళ్ళు సంతానవతు 
లయ్యారు. మీరు ఎందరో రోగుల వ్యాధులను ఊదీతో 


Kiron Type Institute 19 


Kiron Type Institute 


క్ట 
గ్‌ 5 


|నిర్మూలించారు. ప్రభూ! మా ఐహిక బాధలను తొలగించడం 


మికసాధ్యం కాదు. గజరాజుకు చిట్టి చీమ బరువౌతుందా? ఓ 
సద్దురురాయా! ఈ దినుని కరుణించు. 'దీనబంధూ!నీవే దిక్కని నమ్మి 
వినమంగా శ వాదాలనాశయించిన నన్ను అలక్ష్యం చేయకు. 
ప్రభూ! నీవ రాజాధిరాజువి. ధనికులలో కుబేరుడివి. వైద్యులలో 
ధన్వంతరివి. ఈ జగతిలో నీకు నీవె సాటి. 
ఖాయినాథ పూజ 

సాయిదేవా! ఇతర దేవతల పూజకు ఎన్నో పూజాద్రవ్యా 
లున్నాయి. ఎన్నెన్నో పూజా విధానాలున్నాయి. కాని, ఈ లోకంలో 
నిన్ను పూజించడానికి తగిన వస్తువె లెదు. (ప్రతి వస్తువులోనూ 
నీ అంశ కన్పిస్తూంటే, నిన్ను దెనితో పూజించగలను. ఎలా 
పూజించగలను?). సూర్యభగవానుడు తన రాజ్యంలో దిపావళి 
పండుగ ఎలా జరుపుకుంటాడు? సాగరుడికి దాహం వెస్తే ఆయన 
దప్పిక తీర్చగల నీరు భూమిపై లభిస్తుందా? అగ్ని హోత్రుడుకి 
చలివెసి వెడి కావాలంటే నిప్పు ఎకృణ్ణించి తేగలం? ఓ సాయీ! 
సమర్దసద్దురూ! పూజానామాగి అంతా నీ అంశతోనే నిండివుంది. 
మొదటినుంచీ అవి నీలోని భాగమె. ఈ నిజం నీకు తెలియదా? 

సాయీ! నెను తత్వదృష్టితో ఏవేవో వేదాంత విషయాలు ఊరికే 
చెబుతున్నాను. కాని నిజానికి నా మనసుకంతటి దివ్యానుభూతి 
కలగలేదు. అందుచేత నేను అనుభవజ్ఞానం లేకుండా పలికే ఈ 
నిస్సారమైన మాటలన్నీ నిరర్ధకం. రు “గురుసార్వభౌమా! మీతో 
సన్నిహితత్వాన్ని పెంచుకోవాలని మిమ్మల్ని వ్యావహారిక రీతిలో 
అర్చిస్తున్నాను.  యదార్దానికి నాకు ఆ సామర్థ్యం కూడ లేదని 
నేనెరుగుదును. అందు. అనే అనెక రూపకల్పనలతో ,ముమ్మల్ని 
పూజిస్తున్నాను. కృపానిథ! దయతో ఈ దాసుని పూజలు స్వీకరించి 


Kiron Type Institute 20 


Kiron Type Institute 


రూ 


కిరణ్‌ టెప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


అత్మార్పణ శక్తిని ప్రసాదించండి. ఓ పరాత్పరా! పమా[శ్రువులతో 
మీ పాదాలు కడుగుతున్నాను. మీకు సద్భక్తి అనే చందనం పూయు 
చున్నాను. బాబా! శబ్దాలంకారాలు అనే కఫనీని మీకు వస్తంగా 
సమర్పిస్తున్నాను. 

(పమభావాలనే కుసుమాలతో కూర్చిన 


సుమమాలతో మీ గళసీమ నలంక = 7 2 = 


రిస్తున్నాను. ఓ పాపభంజనా! నా [కః 
దుర్దుణాలను, పాప కర్మలను కాల్చి dur 
ధూపం వేసి మిమ్మల్చర్చి స్తున్నాను. అవి కై JY 
మలిన పదార్తాలె, కాని, వాటినుండి క 4 
దుర్గంధం వెలువడడం లేదు. సద్దురిని నా 
సన్నిధిలో కాక ధూపసామాగి మరెక్కడ వేల్చినప్పటికీ అయా 
(ద్రవ్యాల సహజవాసనలే వెలు వడతాయి. ధూప (ద్రవ్యం అగ్నిని 
న్స దాని సహజ పరిమళం వెదజల్లబడుతుంది. ఇది 
సహజం. ఓ పతిత పావనా! కాని, మీ సమక్షం ఇందుకు విరుద్దం. 
సహజ వాసనలు అగ్నిలో ఆహుతైెపోతాయి. పరిసర ప్రాంతమంతా 
సుగంధ పరిమళం అక్షయంగా వ్యాపించి, శాశ్వతంగా ఉంటుంది. 
(అనగా సాయి సన్నిధిలో నే కల్మవాలు దహించబడి సద్దుణాల 
పరిమళం మాత్రమె మిగులుతుంది. అంటే పతితులు పావను 
లౌతారు,, మ మలినాలను తొలగించగానె గంగానది 
నిర్మలమై తిరిగి పూర్వ పు పవిత్రత సంతరించు కుంటుంది. అలాగే 
వున లోని om తొలగగానే ఆత్మ పరిశుద్ధమై 
పకాళశిస్తుంది. 

క్రీ గురుచంద్రమా! మాయామోహం అనే ధూప దీపాలను 
వెలిగిస్తున్నాను. ప్రతిఫలంగా నాకు పూర్ణ వైరాగ్యస్థితి ప్రనాదిం 


Kiron Type Institute 21 


Kiron Type Institute 


న DE నం 
Soe అలు యయ య్యూలు 


i చండి. అచంచల విశ్వాసమనే సింహాసనాన్ని నిండు 
| ఢగిజ మనసుతో మీకు ఆసనంగా సమర్పిస్తున్నాను. 
aT) అ దయతో దానిపై విరాజ మానులై నా భకినే 
574 శ్‌ నైవేద్యంగా స్వీకరించండి. ఓ నాయి పరాత్సరా! నా 
భక్తిని మీకు నైవేద్యంగా సమర్పించాను. దానిని 
ఆరగించి అందలి సారాన్ని తిరిగి నాకు ప్రనాదించంది. నెను మి 
పసిబిడ్డను. మాతృస్తన్యాన్ని గోలడం మీ బడ్డగా అది నా హక్కు 
(ఇది మానసిక పూజ. ఇందు భక్తుడర్పించెది భక్తి నైవేద్యం. 
భక్తుడు భగవంతుడి నుండి ఆశించే ప్రతి ఫలం సంపూర్ణ మానసిక 
సంతృప్తి. నా మనసే మీకు దక్షిణగా సమర్పించాను. దయతో 
స్వీకరించండి. అందుచేత ఇక ముందు నేను చేయబోయే పనులకు 
నేను కర్తను కాను. పుణ్యశ్లోకా! సాయి సత్పభూ! వినముడనై 
అనన్య భక్తితో కూడిన ప్రార్ధనతో సాష్ట్రాంగ(పణామం చేస్తున్నాను. 
స్వీకరించండి. _పార్టనాష్టకము 
సాయినాథా! శాంతచిత్తా! అసమాన ప్రజ్ఞాధురీణా! 
దయాఘనా! కరుణాసింధూ! సత్స్వరూవా! మాయా మోహాంధకార 
వినాశకా! కుల గోత్రాల కతీతుడవైన ఓ సిద్ద పురుషా! ఊహాతీతా! 
కరుణావరుణాలయా! షిరిడీ పురవాసా! ఓ సాయినాథ ప్రభూ! 
పాహిమాం, పాహిమాం జ్ఞానభాస్మరా! జ్ఞానప్రదాతా! సకలశుభ 
దాయా! నదృక్త వృాదయువిహారా! శరణాగత రక్షకా! 
పాహిమాం. సృష్టికర్తవగు |బహ్మదేవుడవు. స్థితికారకుడైన లక్ష్మీ 
వల్లభుడవు. ముల్లోకాలకు లయకారకుడైన రుద్రుడవు కూడ 
నిశ్చయంగా నీవే. ఓ (తిమూర్తిస్వరూవా! సాయినాథా నీకు 
నమస్సులు. విప్ర సర్వవ్యాపకుదవు. ఈ సమస్త భూమండలంలో 
నీవు లేని చోటంటూ ఉందా?నీవు సర్వజ్ఞుడవు. సకల జీవ 


Kiron Type Institute 22 


Kiron Type Institute 


కెవ్‌ స 


|. హృదయాంతర నివాసుడవైన ఓ సాయినాథా! నీకు నమస్సులు | 
| ఓ నాయి సమర్హ్దా! నా అపరాధా లన్నిటిసి మన్నించు. చంచల 
.. | మనస్సుడను, భక్తి హీనుడనైన నా సందేహాలన్నింటిని శీఘమే 
_ నివారించు. ఓ సాయి గురువరేణ్యా! నుం తప. నిత ల. 
నీవు చంద్రుడవు. నేను చంద్రకాంత మణిని. దివిజ గంగా తరంగిణి 
తీర్ధ సన్నిభమైన స్‌ పవిత్ర చరణ కమలాలకు ఈ దాసుని హృదయ 
పూర్వక వందనములు. సాయీ ప్రభూ! కరుణతో మీ వరదహసానిి 
నా శిరసుపై నుంచి నన్ను దివించండి. మీ దాసుడనైన ఈ 
దాసగణుని చింతలు, శోకాలు సత్వరమె నివారించండి. 
శరణాగతి యంధ్ధన 
ఓ సాయిదెవా! ఈ ప్రార్ధనాష్టకాన్ని మీకు సమర్పించి సం (మోల 
నాజ్టాంగపదు తున్నాను. నావాప, తాప, దై 
హరించి నన్నుద్దరించండి. 
గురువరా! మీరు గోమాత. నెను మీ లేగ 
దూడను. మీరు నా పియ జనని. నేను 
మీ అనుంగు పసిపాపను. కనుక నాపై 
కాఠిన్యం చూపకండి. ఓ పతితవావనా! నీవు బై) 
వంలలుంగిరియంందలి శ్రీ చందన అ! 
వృక్షంలాంటి వాడవు. న తో పాతకుణ్ల్‌. 
ఓ గురురాయా! నిన్ను దర్శించగానే నా మనోమాలిన్యాలు. 
దుర్భుద్దులు నశించకపోతే నిన్ను చందన వృక్షం లాంటివాడవని 
ఎవరంటారు!?! కసూరి సహవాసంతో మన్ను కూడ సుగంధ 
పరిమళభరితమై దాని విలువ పెరుగుతుంది. పుష్పమాలలోని 
దారం పుష్పాల సాంగత్యం వల్లనె గదా శిరస్సు పైకెక్కి ఉన్నత 
స్ధానం పొందుతుంది. 


Kiron Type Institute 23 


Kiron Type Institute 


Awe DE నం 
Soe అలు ఇయ య్యూలు 


మహాత్ములు (గహించడంచెత సామాన్య వస్తువులు కూడ వారి 


కొరి, ప్‌ 
ఇనగుటూటు 
లయ (అ 


మహిమ వల్ల ఉన్నతస్థి తిని పొందుతాయి. అదె మహాత్ముల 
ఇ. సాంగత్య ఫలితం. నిజానికి భస్మం, కౌపీనం, ఎద్దు(నంది) 
k | సామాన్య వస్తువులే. కాని మహె హశ్వరుడు గ్రహించడంచేత వాటికి 
జగద్విఖ్యాతి కలిగింది. గోప గోపికలను రంజింపబేయడానికి 
శ్రీకృష్ణ పరమాత్మ యమునా తీరాన బృందావనంలో ఉట్లుకొల్ట, 
రాస స|కీడ సలిపాడు. అందుకే గోపకులకు, బృందావనానికి, 
యమునా తీరానికి ఎంతో |పాశస్యం, బుధజనుల గుర్తింపు 
కలిగాయి. 
ఓ గురుదేవా! నాయిప్రభూ! 

నెను దురాచారుళ్లో. కాని మీ శరణుజొచ్చాను. 
నా దురాచారాలను నిర్మూలించమని, నాకుసదా 
మీ పాదసన్నిధిని ప్రసాదించమని మిమ్మల్ని పది 
పదే వేడు కొంటున్నాను. ఓ సద్దురుమౌళీ! 

నాయిసమర్దా! సుఖాలనాశించీ, ఇహ లోక [౯ : 
పరలోక సంబంధమైన మా కోరికలేవైనా మీరు [= === 
తప్పక నెరవేర్సెదరని నాకు నిశ్చయంగా తెలుసు. కాని, గురుదేవా! 
నాకు పూర్ణ వైరాగ్య బుద్ధినివ్వంటి. చంచలత లేని నిశ్చల మనసు 
oe (ఎ సుఖాలు ఆశించని స్థితి). బాబా! నా మనస్సు 
సదా నాఆధీనంలో వుండేటట్లనుగహించు. ససుదంల్‌ స్‌ నరు 
తియ్యగ మారితే, ఇంక ఉప్పునీరు తాగవలసిన అవసరముండదు 
కదా. నాయిసమర్దా! సముద్ర జలాలను సహితం మధురంగా 
మార్చగల అవార శక్తిమంతులు మీరు. 

అందువల్ల మీ దాసుడైన ఈ దాసుగణుని ఈ చిరుకోరికను 

మన్నించండి. ఓ పరంథామా! పతితపావనా! వావనానఘా!నా 
దోషాలన్నీ స్వీకరించమని మిమ్మల్ని అర్లిస్తున్నాను. సిద్దపురుషులలో 


Kiron Type Institute 24 


Kiron Type Institute 


అ(గగణ్యులైన మిమ్మల్ని నా దోషా లెంతమాత్రం అంటవు. వ 
| ఇన్నీ మాటలెందుకు? మీరే నా ఆశయం. తల్లి చంకలోనున్న 
- స. వెంత నిర్భయంగా, ఎంతే సురక్షిత భావంతో ఉండడం 

హజమే కదా. నేను కూడా మీ అండ చెరి అలాంటి 
eet అనుభవిస్తున్నాను. 

ఫలశ్చతి 

ఓ సాయీప్రభూ! ఎవరైతే భక్తి ప్రమలతో ఈ స్తోతాన్ని 
పరిసారో, వారి కోరికలు నెరవేరేలా అనుగహించండి. ఈ “స్తవన 
మంజరి” నిత్యం పఠించువారిపై మీ అనుగహం సదా పసరించు 
గాక. ఒక సంవత్సరంలోనే వారి |తితాపాలు (దైహిక, ఐహిక, 
మానసిక తాపములు, కష్టాలు) కదతెరుగాక. 

శుచిర్భూతులై, oe: కరణతో నిశ్చలమైన భక్తి ఏశ్వా 
సాలతో ఎల్లరు వతినిత్యం ఈ _ 
స్త స్తవనమంజరిని పఠించెదరు గాక. నిత fmm స. 
పారాయణకు అవకాశం లేకపోతే, (పతి శక్‌ స్నా 
గురువారం రోజున శ్రీ సాయిసద్దురుని CA 
దివ్వరూపాన్ని మీ మనసులో ప్రతిష్టించి 'దీనిని ట్‌. 
పఠించండి. అందుకుకూడా 'అశక్తులైతే, ఖే 1 
కనీసం పతి ఏకాదశినాడు పఠించిన్పటికీ - =, 
అద్భుతమైన భలం పొందగలరు. 
మహామహిమాన్వితమైన ఈ స్తవనమంజరిని పఠించే వారిపై సాయి 
బగవానుని కృవ  వర్షిన్తుంది. అలాయుమ్ములు 
Si ఈ స్తవనమంజరి నిత్వపారాయణ వలన 
నిరుపేదల ఇంట కుబెరుడే నివసిస్తాడు. ఇది సత్వం. సత్యం. 
ముమ్మాటికీ ఇది సత్యం. ఈ స్తోత పారాయణ వలన సంతానం 


Kiron Type Institute 


Kiron Type Institute 25 


DLE NE IEC వాసన్‌ 
కిరణ టెఐ ఇననిటూఃట 
(౫) అ 


Fe MW I —] 
(క 


లేనివారికి సంతానం కలుగుతుంది. రోగులు పూర్ణారోగ్యవంతు 
లౌతారు. దీని నిత్వపారాయణ ఫలం అమోఘం. సకలచింతలు, 
భయాలు తొలగిపోతాయి. కీర్తిమంతులై గౌరవ మర్యాదలు 
పొందుతారు. చివరకు అవినాశ పరబహ్మను తెలుసు కుంటారు. 
సోదర సాయి భక్తులారా! వివకవంతులారా! తర్శవితర్మాలకు, వ్యర్థమైన 
కల్పనలకు నంశయాలకు 
గ తావివ్వకండి. ఈ మహి మాన్విత 
న్తోతవఠనం వలన ఒనగూడే 
_సత్పలితాలపై పరిపూర్ణ విశ్వాసం 
కలిగి ఉండండి. కమం 
తప్పకుండా తరచుగా (నెలకో, 
ఏడాదిక్‌ ఉకనారి) తతత 
పావనమైన షిరిడి క్షేత్రాన్ని దర్శిం 
చండి. అనాధథ్ననాధథండం, 
భక్తుల వాలిట ఏ కల్పనకు. సాయి నాథుని దివ్వ చరణ కమలాలను 
సర హృదయంలో స్థిరంగా (పతిష్టించండి. 
స్తోత రచన 
సాయి సద్దురుని ప్రేరణ వలననే నేనీ స్త్రవనమంజరిని రచించ 
గలిగాను. లేనిచో తనవంటి పామరుడి కింతటి ఉత్కష్టరచన 
నాధ్యమా.శ.క. సం. 1840 భాద్రపద శుద్దచతుర్దశి, వినాయక చవితి, 
సోమవారంమద్వాహ్నం (09.09. 1918), పావన నర్మదా నదీ తీరాన 
అహల్యా సన్నిధిలో (అహల్యాదేవి సమాధివద్ద) (ప్రఖ్యాత మహే బాశ్వర 
క్షైతంలో (ఇండోర్‌ దగ్గర్లో ఒక పుణ్యక్షేత్రం) ఈ “సాయినాథ 
స్తవనమంజరి” రచన సంపూర్ణమైంది. 


Kiron Type Institute 26 


Kiron Type Institute 


రూ 


కిరణ్‌ టెన్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


శ్రీ సాయి సద్దురుడు నా హృదయంలో | జెక్‌ 
(ప్రవేశించి ఇందలి ప్రతి పదాన్ని స్ఫురింపజేసి సట af 
ఈ స్తవనమంజరి రచన పూర్తి చేయించారు. (శక ; 
నా శిష్యుడు దామోదర్‌ నాయీశుని అను PT Rf 
(గ్రహంతో (గ్రంథస్తం చెశాడు. ఈ దాసగణు 
సాధు సత్సురుషు లందరికి సదాదాసుడు. 

ఎల్లరకు సకల శుభములు ఒనగూడు గాక. ఈ శ్రీ సాయినాథ 
స్తవనమంజరి భవసాగరాన్ని తరింపజేసె దివ్య సాధనమై 
వెలుగొందాలని ఈదాసగణు ఆ వాండురంగడిని అత్యంతాదరంతో 
(పార్థిస్తున్నాడు. శ్రీపాండురంగా స్వస్తి! శ్రీహరిహరార్పణమస్తు । 
శుభం భవతు । పుండరీక వరద హరివిర్ధల । సితాకాంతస్మరణ 
జయ జయ రామ । పార్వతీపతే హర హర మహాదేవ కీజై। శ్రీ 


సద్దురు సాయీనాథ మహరాజ్‌ కీ జై । శ్రీ సద్గురు సాయినాధా 
రృణమస్తు | శుభం భవతు । ఆ ఆ = 


ల wm 


ON — — a నా (0 
ఇవక్కడనా తప్పులు ఉంటే సహృదయంతో తెలియజేయవలసినదిగా మనవి. --- 994 994 1430 OR 944 044 9650), 


Kiron Type Institute 27 


Kiron Type Institute 


/ అధాంగపూజ: 
| ఓం షిరిడీశ్వరాయ నమః - వాదా పూజయామి. 
ఓం ద్వారకామాయివాసాయ నమః - గుల్ఫౌ పూజయామి. 
ఓం భక్తవత్సలాయ నమః - జంఘే పూజయామి. 
ఓం షత్రిగామోద్భృవాయ నమః - జానునీ పూజయామి. 
ఓం సమాధి స్వరూవాయ నమః - ఊరూ పూజయామి. 
ఓం చావిడీ నివాసాయ నమః - కటిం పూజయామి. 
ఓం నింబవృక్ష స్వరూవాయ నమః - ఉదరం పూజయామి. 
ఓం భక్తవశ్యాయ నమః - వక్షస్థలం పూజయామి. 
ఓం అభయహసాయ నమః - బాహూన్‌ పూజయామి. 
ఓం జ్ఞానపదాయ నమః - కంఠం పూజయామి. 


ఓం సర్వమతసమ్మతాయ నమః - వక్రం పూజయామి. 


ఓం వెంకూసామనోల్లాసాయ నమః - దంతాన్ఫూజయామి. 
ఓం సర్వాంతర్యామినే నమః - నాసికం పూజయామి. 

ఓం సూర్య చంద్రాక్షాయ నమః - నెతౌ పూజయామి. 

ఓం శ్యామ హృదయ నివాసాయ నమః - శిరః పూజయామి. 
ఓం సాయిరామాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి. 


Kiron Type Institute 28 


Kiron Type Institute 


[ఓం శ్రీ సాయినాథాయ నమః 

(ఓం లక్ష్మినారాయణాయ నమః 

ఓం శ్రీ కృష్ణ రామ శివ 
మారుత్యాదిరూవాయ నమః 

ఓం శేషశాయినే నమః 

ఓం గోదావరీ తట 


షిర్డివాసినే నమః 


ర్‌ం భక్తహృదయాలయాయనమః 
సర్వహృద్వాసినే నము? 


ఓం భూతవాసాయ నమః 


ఓం భూతభవిష్యద్భావ 


వర్ణితాయ నమః 
కాలాతీతాయ నమః 
కాలాయ నమః 
కాలకాలాయ నమః 
ఓం కాల దరదమనాయ నమః 
ఓం మృత్యంజయాయ నమః 
ఓం అమర్వాయ నమః 
ఓం మార్యాభయప్రదాయ సముకి 
ఓం బీవధారాయ నమః 
ఓం సర్వాధారాయ నమః 
ఓం భకావన సమర్థాయ నమః 
ఓం అన్నవస్తదాయ. నమః 


Kiron Type Institute 


ఓం ఆరోగ్య క్షైమదాయ నమః 

ఓం ధనమాంగల్యదాయ నమః 

ఓం బుద్ధి సిద్ధిపదాయ నమః 

ఓం పుత్రమిత్రకళత్రబంధువె 

నమః 

ఓం యోగ కేమవహాయ నమః 

ఓం ఆపద్భాంధవాయ నమః 

ఓం మార్దబంధవె నమః 

ఓం భుక్తిముక్తిస్వర్లాప 

వర్గాదాయ నమః 

ఓం ల నమః 

ఓం ప్రతి వర్షనాయ నమః 

ఓం తంతర్వామినే నమః 

ఓం సచ్చిదాత్మనె నమః 

ఓం నిత్యానందాయ నమః 

ఓం పరమసుఖదాయ నమః 

ఓం పరమేశ్వరాయ నమః 

ఓం పరబహ్మణ నమః 

ఓం పరమాత్మనె నమః 

ఓం జ్ఞాన స్వరూపిణి నమః 

ఓం జగల్సిల్రే నమః 

ఓ౦ భకానాం మాతృధాతృ 
పితామహాయ నమః 


29 


Kiron Type Institute 


కాన DE LE jE 
Soe లు nM Or 
య టల 


ఓం భక్తాభయప్రదాయ నమః 
ఓం భక్తానుగహకారకాయ నమః 
ఓం భక్తవత్సలాయ నమః 

ఓం భక్తానుగహకారకాయ నమః 
ఓం శరణాగత వత్సలాయనమః 
ఓం భక్తి శక్తిపదాయ నమః 

ఓం జ్ఞాన వైరాగ్యదాయినే నమః 


ర్‌ం 


ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 


ఓం (పమ(పదాయ నమః 

ఓం సంనార దౌర్బల్య వాపకర్మ 
వాసనాక్షయ కరాయ నమః 

ఓం హృదయగ్రంధి ఖదకాయ 

కర్మ ధ్వంసినె నమః 


ఓం 
ఓం 
ఓం 
ఓం అనంతకళ్యాణగుణాయ నమః ఓం 
అమిత పరాక్రమాయ నమః ఓం 
జయనే నమః ఓం 
దుర్ధర్దాక్షొభ్యాయ నమః ఓం 
అపరాజితాయ నమః ఓం 
ఓం |త్రిలోకేషు అవిఘాతగతయి ఓం 
నమఃఓం 

ఓం 
ఓం 


ర్‌ం 
శుద్ద సత్త్వస్థితాయ నమః 


ర్‌ం 
ర్‌ం 


అశక్యరహితాయ నమః 
సర్వశక్తి మూర్తయే నమః 
ఓం సురూప సుందరాయ నమః 
ఓం సులోచనాయ నమః 


Kiron Type Institute 


బహురూప విశ్వమూర్తయె 
నమః 
అరూవా వ్యక్తాయ నమః 
అచింత్వాయ నమః 
సూక్ష్మాయ నమః 
సర్వాంతర్యామినే నమః 
మనోవాగతీతాయ నమః 
(పమమూర్తయె నమః 
సులభ దురభాయ నమః 


ఓం అసహాయ సహాయాయ నమః 
ఓం అనాధనాధ దీనబాంధవే నమః 


సర్వభార భృతే నమః 


ఓం అకర్మానేక కర్మ సుకర్శణే నమః 
గుణాతీత గుణాత్మనే నమః ఓం పుణ్య శ్రవణ కీర్తనాయ నమః 


తీర్జాయ తు 
వాసుదేవాయ నమః 
సతాంగతయే నమః 
సత్సరాయణాయ నమః 
లోకనాథాయ నమః 
వాపనాశనాయ నమః 
అమృతాంశవే నమః 
భాసర పభాయ సతికి 
బహ్మచర్య తపశ్చర్యాది 
సువతాయ నమః 


30 


Kiron Type Institute 


౮ డా డా మా 
కిరణ్‌ టర్‌ ఇన్‌రి 
Soto YY HUN 


ఓం సత్యధర్మ పరాయణాయ నమః ఓం శ్రీ వేంకటేశ రమణాయ నమః 
ఓం సిద్దేశ్వరాయ నమః ఓం అద్భుతానంద చర్వాయనమః 
ఓం యోగిశ్వరాయ నమః ఓం ప్రసన్నార్తి హరాయ నమః 
ఓం సిద్ద సంకల్సాయ నమః ఓం సంసార సర్వదుఃఖ 
ఓం భగవతే నమః క్ష్రయాయ నమః 
ఓం శ్రీ భక్తవశ్యాయ నమః ఓం సర్వవిత్‌ సర్వతో ముఖాయ 
ఓం సత్పురువాయ నమః నమః 
ఓం పురుషోత్తమాయ నమః ఓం సర్వాంతర్భహి స్థితాయ నమః 
ఓం సత్య తత్వబోధకాయ నమః |ఓం సర్వమంగళ కరాయ నమః 
ఓం కామాదిషడ్రైరిధ్వంసినే నమః ఓం సర్వాభీష్ట పదాయ నమః 
ఓం అభేదానందానుభవదాయ ఓం సమరస సన్మార్గ స్థాపనాయ 
నమః 
సమసర్వమత సమ్మతాయ ఓం 
నమః 
శ్రీ దక్షిణామూర్తయే నమః 
ఇతి శ్రీసాయి అష్టోత్తర శత నామావళి సమాప్తమ్‌ 
శ్రీ సాయినాథ దశనామస్తోత్రమ్‌ 
ప్రథమం సాయినాథాయ ద్వితీయం ద్వారకమాయినే 
తృతీయం తీర్ణరాజాయ చతుర్దం భక్తవత్సలె 
పంచమం పరమాత్మాయ షష్టంచ షిర్టివాసినే 


నాట్‌ 


సప్తమం సద్దురు నాథాయ అష్టమం అనాథనాథనె 
నవమం నిరాడంబరాయ దశమం దతావతారనే 
ఏతాని దశనామాని (తిసంధ్య(0) యః పఠేన్నరః 
సర్వకష్ట భయాన్ముక్తో సాయినాథ గురో కృవాః 


Kiron Type Institute 31 


Kiron Type Institute 


ట్‌ 


ల 


ఇన్‌స్టిట్యూ 


by | 


నల్ల “ాటిక్కడనా లోబ్బులు జంట 


Kiron Type Institute 


A Ti | 
UE 11 ON 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


| గ ‘| | 

\ | fT hi | / 
Nii) 

bl Wu || [| | 

11. 


‘i 


yas 
|| yin 
| త 1 i 


Cy సం 
|| 


మందయల్లర అ అలక యబ ప్థుసన ద mL LT, 997 991 1436 ys 


32 


Kiron Type Institute 


